oo 
Oo 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి విరచితమ్‌ 


శ్రిరమావల్లభరాయశతకమ్‌ 


పీఠిక - తితఉవ్ర 
మేళ్ళచెర్వు వేజ్కట సుబ్రహ్మణ్యశాస్త్రీ 


ప్రకాశకులు 
సాధన [గ్రంథ మండలి, తెనాలి 


సర్వస్వామ్యములు వెల రూ.15-00 


[గం 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి విరచితమ్‌ 
శ్రీ రమావల్లభరాయ శతకమ్‌ 
పీరిక - తితఉవు 

మేళ్ళచెర్వు వేజ్కట సుబ్రహ్మణ్యశాస్త్రీ 


ప్రథమముద్రణ :-27. 12.2008 - స్వభాను - శ్రీ రామరాయకవి జయంతి 
ప్రతులు : 1000 

పేజీలు : 82 

వెల రూ. : 15-00 


అ 1. సాధన గ్రంథ మండలి - తెనాలి - 522 201. 


DTP by Printed at 


VIKRAM GRAPHICS 
Opp. M.R.O. Office 
CHIRALA - 523 155 
Ph.: 08594 - 237658 


తితఉవు 


శ్రీ హయగ్రీవస్వామి స్వప్నమున విప్రరూపమున సాక్షాత్కరించి, 
మంత్రమును తదుపరి సకల విద్యలను అనుగ్రహించినది ఏ మహా 
పురుషునకో, అట్టి మహా విద్వత్మవి లేఖిని నుండి జాలువాజిన (గ్రంథ 
సింధువులలో ఈ 'రమావల్లభరాయ శతకము” ఒకటి. 

“అతివీర్యవతీవ భేషజే - బహూరల్సీయసి దృశ్యతే గుణః” అన్నట్లు 
లఘు గాత్రమయిన ఈ శతకమునందు విషయము మహా మాత్రలోనే కలదు. 
ప్రక్రియ:- ఈ శతక ప్రక్రియ ప్రధానముగా తెలుగు వారిది. తెలుగుశతక 
లక్షణములను పుణికి పుచ్చికొన్న యీ “సంస్కృత శతకము”సంస్కృత భాషకు 
ఒక తెలుగు తల్లి యిచ్చిన “బహుమతి” అనవచ్చును. 
అభిజనము:- రామారావుగారు గుంటూరు జిల్లా నర్సరావుపేట ప్రక్కనగల 
పమిడిపాడు గ్రామములో నివసించెడివారు. ఆయన విద్యాభ్యాసము 
సారస్వతకృషి - అంతయు ఇంచుమించుగా పమిడిపాడులోనే జరిగినది. ఆ 
గ్రామమున 'రమావల్లభరాజస్వామి” ఆలయము కలదు. ఈ స్వామి వీరికి 
ఇలవేల్పు. దేవాలయ తులసీ వనమునందే కవిగారి సంధ్యావందనాదికము 
జరుగుచుండెడిదట. వైకుంఠమున నిత్యసూరులున్నట్లు, శ్రీ రామారాయ 
కవిగారున్ను గ్రామమందలి రమావల్లభరాజస్వామివారికి “సూరి” గా ఉండిరి. 
అందువలననేమో శతకము చివటి పద్యమున శ్రీవారే, “ప్రపన్నం సదా 
రక్షతాద్రామసూరిమ్‌” అని ముగించిరి. “సూరి” అను పరిభాష ప్రధానముగా 
శ్రీ వైెష్ణవ్రులుపయోగించెడిది. శ్రీ రామారావుగారు భూతపూర్వవైష్టవులగుట 
వలన వారి మనస్సులో ఈ భావముండియుండును. 
ప్రత్యేకత: - ఈ గ్రంథమునందు తమ సంసారబాధలు వెళ్ళబోసికొన లేదు. 
సంఘనింద లేదు. మాయా ప్రాభవముగానే సంఘస్థితిని అల్పముగా వర్ణించి 
మాయనుండి విముక్తి నిచ్చి యుద్ధరింపుమని కోరిరి. ఈ శతకమునందు ఈ 
విద్వత్మవి కొన్ని విలక్షణ లక్షణములను ప్రదర్శించెను. వానిని యిచ్చట 
ప్రస్తావింపనిచో వ్యర్థత ఏర్పడును. యివి అవి 'జన్మాద్యస్య యతః అను 


4 శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


(బ్రహ్మసూత్ర ప్రథమ సూత్ర తాత్సర్యముతో భాగవత గజేంద్ర ప్రార్థనా 
ఘట్టముతో సమానముగా ప్రారంభమయిన ఈ శతకములో దైవస్తుతి, 
మాయావర్ణన, దశావతార వర్ణన, విశేషావతార వర్ణన, విష్ణు వైభవ వర్ణన, 
భగవతీర్తి, భగవత్మాంతి వర్ణనలు, కిరీటాది పాదాంతస్తుతి, ఆయుధ స్తుతి 
చేసి చివరకు ఆలయము నందలి “మకర తోరణ” వర్ణన - ఈ విధముగా 
99 శ్లోకములు పూర్తిచేసి చివటి “3 శ్లోకములలో శరణాగతి ప్రపత్తి చేసిరి. 
ఇందలి విలక్షణతలు: - 


1) దశావతార వర్ణన వరాహావతారముతో మొదలు పెట్టబడినది. తరువాత 
కమఠ మీనావతారముల స్తుతి జరిగినది. ఈ క్రమోల్లంఘనకు కారణములు 
“బహుశ ఇలా అయి యుండవచ్చును. అ) వరాహము అనగా “పంది” అని 
అందటకు తెలిసిన అర్థము. కాని మంచిరోజు” అని రెండవ అర్థము ఉన్నది. 
ఈ అర్థము మనస్సునందుంచికొని రామారావుగారు “భూమి” ని ఉద్ధరించి 
వెలుగులోనికి తెచ్చి మంచిరోజు తెచ్చిన అవతారమును స్తుతించినారు. ఆ) 
భూమియందు పుట్టిన జనులకు భూమిని ఉద్ధరించిన అవతారము ఉద్దారక 
మను అభిప్రాయము కావచ్చును. ఇ) “హూం” బీజము వరాహబీజము. అది 
ఉద్దారణ క్రియకు మంత్రములలో ఉపయోగింతురు. ఆ విధముగా తద్బీజా 
ధిష్టాత అయిన “వరాహస్వామి స్తుతిని చేసి యుండెను. ఈ) తిరుపతిలో 
వేంకటేశ దర్శనాత్‌ పూర్వము “వరాహస్వామి” దర్శనము సాంప్రదాయికము. 
ఆ అభిప్రాయముతో గూడా 'వరాహస్తుతి” ప్రథమ కర్తవ్యమని తలచి 
యుండును. ఉ) ఈ కవీంద్రుడు యోగీంద్రుడు. మూలాధారము ప్రథమ 
చక్రమని యోగసంప్రదాయము. అది భూచక్రము. అట్టి భూమినుంచి 
ప్రాణశక్తిని ఊర్ధ్వచక్రములకు ప్రయాణింపచేయుటకు “హూం” బీజరూపమైన 
వరాహశక్తి అవసరము. కనుక కవి వరాహస్తుతిని మొదటగా చేసియుండును. 
ఊ) మత్స్య కూర్మ వరాహములు సతీ రహితములు. “భూ” సమేతమయిన 
వరాహ స్వరూపము పరిపూర్ణమని భావించి వరాహవర్ణన ముందుగా 
చేసియుండును. 

2) వామనావతరాము (టూ-ఇన్‌-వన్‌) ప్రథమమున వామనుడుగా 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 5 


పుట్టుట, తరువాత బలిచక్రవర్తి ముందటి త్రివిక్రముడుగా ఎదుగుట - రెండు 
- రెండవతారములు. ఈ సత్యమును సూచించుచు రామకవి వామనావతార 
వర్ణనకు “2” శ్లోకములు కేటాయించెను. 

3) ఎవరూ చేయని విధముగా హయగ్రీవ, నారాయణ, శేషశయన, 
లక్ష్మీనారాయణ వర్ణనలతోబాటు “హిరణ్యగర్భ వైశ్వానర, విరాట్పురుషుల” 
స్తుతియు చేయబడెను. ఈ వర్ణన నాకు తెలిసినంతవజకు ఎవరును చేసినది 
కాదు. కవి 'అద్వైతయోగి” అయినందు వలన, గొప్ప శాస్తవిమర్శకుడు 
అయినందువలన ఈ వర్ణనలపై కోరిక కలిగియుండెను. 


4) దేవతావర్ణనలో సంప్రదాయము ప్రకారము పాదాది కేశాంత వర్ణన 
చేసెదరు. కాని శ్రీరామారావుగారు కిరీటాది పాదాంత వర్ణన చేసినారు. 
కారణము అవగతమగుట లేదు. బహుశః, అ) అంతకుముందు చాలాసార్లు 
'పాదివర్ణన కలదు కనుక పాదాది వర్ణన చేసినట్లే. ఆ) ఈ వర్ణన చివణన 
శరణాగతి కలదు. కనుక పాదములు చివజిలో వచ్చునట్లు ఈ వర్ణన 
చేసియుండవచ్చును. ఇ) మటియు, ఆలయ విగ్రహ వర్ణనతో ప్రారంభమయిన 
ఈ శతకము మకర తోరణ వర్ణనద్వారా ఆలయ విగ్రహ శరణాగతితో 
ముగిసినది. అనగా “అర్ఫావతారి వర్ణన చేసినట్లు. వైష్ణవ పరిభాషలో దేవ 
విగ్రహములు కేవల శిలలు కావు. అవి భగవంతుని అవతారములే. వాని 
పేరు అర్పావతారములు. 


అర్పావతారములను మనము కేశాది పాదాంతముగానే చూచెదము. 
కనుక మన దర్శన క్రమములో కవిగారు తన సువర్ణ బిందువులతో 
“రమావల్లభరాజస్వామి”కి పట్టాభిషేకము చేసినట్లుగా ఈ “స్తుతి” వ్రాసి 
యుందురు. 
శెలీ శిల్పములు: - చక్కని చమత్మారములు చిక్కని అలంకారములు కలగలిసిన 
యీ “శైలి” అతి మనోహరముగా ఉండును. 

త్వం నాథ శ్రుతిశేఖరే సుటతమం నీలోత్సలం చాద్భుతం 

కృష్ణో హంసవరో విభాసి భగవన్‌ సన్మానసాభ్యన్తరి। 


6 శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


గోపస్తీ చరణామ్బుజాత నికరే భాసి స్మ సద్పమృర 

స్తం త్వాం సర్వసమం పురాణపురుషం వన్దే రమానల్లభమ్‌॥ 44 

అందు “44 వ పద్యమున రూపకాలంకారము యొక్క సహాయముతో 
ఉల్లేఖాలంకారము చక్కగా నిర్వహింపబడినది. దాని ప్రకారము కృష్ణుడు 
ఉపనిషత్తుల తలలో నల్లకలువ, మునిమనస్సులలో తిరిగే నల్లహంస, గోపికా 
పాద కమలములవద్ద తారాడే తుమ్మెద అట. అట్లే 60 వ పద్యములో, 
తద్దుణాలంకార సహాయముతో రూపకాలంకారము సాధింపబడిన తీజు 
హృదయంగమముగా నున్నది. 

త్వత్కాన్యా భ్రమరో నభో మధుప్పృషత్పూగశ్చ తారాగణో 

హంస శృీతలదీధితి స్తన యశోలక్ష్మీముఖం చన్రభమ్‌। 

సాక్షాత్సేయ మహో రమా విలసతి స్వేనైవ రూపేణ చ 

త్వాం తత్తాదృశ నప్రతర్య్యసుషమం వన్దే రమానల్లభమ్‌॥ 60 

“నీ కాంతివలన ఆకాశము తుమ్మెద, తారలు తేనె చుక్కలు, 
సూర్యుడు=చంద్రుడు, (అనగా చల్లదనము, నల్లదనము తగులుట వలన) 
లక్ష్మి స్వస్వరూపముతోను విరాజిల్లు చున్నవి. మజియు, వ్యధికరణ 
రూపకాలంకారము ద్వారా, సావయవ రూపకాలంకారము ధ్వనించు 53 వ 
పద్యమును పరికింపవలసియున్నది. 

త్వత్కీర్తిర్షభసా హరే తిలకితా తామిస్రతః కైశ్యితా 

జ్యోత్నాభిశ్చ దుకూలితా రవిరుచా హా కుజ్కుమాలేపితా। 

క్షీరోదేన తటాకితా నుభగయా సీమన్తితా గజ్జయా 

పూష్ణా కన్లుకితాల_బ్దితాల_మృతరుచా వన్దే రమావల్లభమ్‌॥ 53 

భగవత్మీర్తి ప్రపంచమంతట వ్యాపించినది. దానికి ఆకాశముచేత 
తిలకము, అంధకారము వలన కేశపాశము, చంద్రకల వలన పట్టువస్తము, 
ఉషోరుణకాంతివలన కుంకుమలేపము, పాలసంద్రమువలన క్రీడాసరోవరము, 
గంగ వలన సీమంతము, సూర్యుని వలన 'కందుకము” చంద్రునివలన 
విలాస కమలము ఏర్పడినవి అని భావము. ఇందులో భగవత్మీర్తి ఒక 
సర్వాంగ సుందరి అయిన “కాంతామణి గా ధ్వనించినది కనుక సావయవ 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 7 


రూపకాలంకారధ్వని. ఆకాశము మొ॥నవి తిలకములుగా ఆరోపింప బడుట 
వలన వాచ్యముగా వ్యధికరణరూపకాలంకారము, ధ్వనికి కారణమయినది. 
ఈ శ్లోకమునకు “చిత్ర మీమాంస” లో అప్పయ్య దీక్షితులవారుదహరించిన 
“తారానాయక...” అను శ్లోకములోని “నద్యాశేఖరిణే దృశాతిలకినే” అను 
తృతీయ పాదము స్ఫూర్తిదాయకము కావచ్చును. అట్లే భగవంతుడు వేదాంత 
వేద్యుడను విషయమును కర్ణవర్ణనలో “శ్రుతి” శబ్దము ద్వారా సాధించిన తీరు 
మనోహరముగ నున్నది. “ప్రభూ! స్‌వ్చు ఆద్యుడవని నీ శ్రుతి (చెవి) వలన 
తెలియుచున్నది. శ్రుతి (చెవి) చివణ జ్యోతిర్మయమయిన నీ కిరీటము కలదు. 
నీ దర్శనము (కన్ను) శ్రుతికి (చెవి) అవతలదాకా సాగినది. మా బుద్దులు 
(శ్రుతి (చెవి) యందే ఆగిపోయినవి” అని దీని అర్ధము. ఇందులో శ్రుతి 
అనగా చెవి, వేదము అను రెండర్భములు కలవు. దినివలన భగవంతుడు 
వేదమునకు అతీతుడనియు, వేదాంత వేద్యుడనియు, ఆయన దర్శనము 
వేదాంతములయందేననియు, మా దృష్టి వేద విహిత కర్మలయందే నిమగ్న 
మయినదనియు వ్యంగ్యము. మతియు, భగవంతుని '“(శవణములు' మన 
దృష్టిని కట్టిపడవేయునంత సౌందర్యము కలవనియు ధ్వని. “శ్రుతి అనగా 
భగవంతుని గూర్చి శ్రవణము చేయుట. మనుష్యుల మనస్సులు భగవంతుని 
గూర్చి వినుటయందే తలమునకలయియున్నవి. చూచుట / దర్శనము 
ఎప్పటికో అను భక్తికి అంగమయిన “జెత్సుక్య” భావధ్వని కలదు. ఈ అర్థ 
గాంభీర్యము మాత్రమే కాక శబ్ద సౌష్టవమున్ను ఈ శతకమున తక్కువ లేదు. 
“హిండత్ముండల...” అను “80 వ పద్యమున బిందుపూర్వక డకారా వృత్తి 
వలన అనుప్రాస సౌందర్యము అక్షరరమ్యత కొలువుదీణినవి. 
హిణ్ణత్కుణ్దల ఘృష్టిమణ్ణల కనద్గణ్ఞద్వయీమణ్ణలం 
స్మారేస్టీవరచాపదణ్ణవిలస ద్రూ గుమి తాబ్దామ్బ కమ్‌! 
రమ్యాఖణ్బలరత్నదజణ్ఞసునసం సద్బిమ్బ బిమ్బాధరం 
బిభ్రాణం ముఖచన్ద ముత్స్మిత మహం వన్దే రమానల్లభమ్‌॥ 80 
ఉపనిషదర్ధములు: - ఈ శతకమునందు భక్తి వేదాంతములు చెట్టపట్టాలు 
వేసికొని సాగినవి. ప్రథమశ్లోకము నుంచియే యీ విహరము కనబడుచున్నది. 


1) స ఈశో యద్వశే మాయా సజీవో యస్తయార్దితః 


8 శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


2) మాయాంతు ప్రకృతిం విద్యాత్‌ మాయినంతు మహేశ్వరమ్‌ 
3) ఈశ్వరస్సర్వభూతానాం హృద్దే౭_శేర్డున తిష్టతి 
4) జెపస్థ జైహ్వ్యం బహు మన్యమానః కథం ను ముచ్యేత దురంతమోహాత్‌, 
అను విషయములు “మాయా వర్ణనలో సారాంశములుగా తేలినవి. అట్లే, 
5) య ఆత్మని తిష్టన్‌ యో విజ్ఞానే తిష్ట్‌ యో౭_ప్పు తిష్టన్‌ య ఆదిత్యే తిస్టన్‌ 
6) సయశ్చాయం పురుషే యశ్చా సావాదిత్యే స ఏకః తత్త్వమసి 
7) హిరణ్య గర్భస్సమవర్త తాగే భూతస్య జాతః పతిరేక ఆసీత్‌ 
8) స ఈశోంతరాదిత్యే హిరణ్మయః పురుషః, హిరణ్యశ్ళ(శుః హిరణ్యకేశః 
9) విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యధో విదుః 
ప్రథమం మహతః సృష్టిః ద్వితీయం త్వండసంస్థితం, 
తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే 
10) అప ఏవససర్ణాదౌ తాసువీర్యమపాసృజత్‌ 
తదండమభవ ద్దైమం సహ(స్రాంశుసమ(ప్రభమ్‌ 
ఇత్యాది భావజాలమంతయు హిరణ్యగర్భాది విశేషావతార వర్ణనలకు 
మూల స్తంభములుగా కన్పట్టుచున్నవి. 
సాదృశ్యము: - అత్యంత మేధావుల, బుద్దుల మధ్య భావనల మధ్య పోలిక, 
మైత్రి యుండును. 'సంవాదిన్యోహి మేధావినాం బుద్ధయః అని ఆర్యోక్తి. ఆ 
విధముగా ఈ శతకమున కొన్ని అనుసరణలు కన్పట్టుచున్నవి. వానిలో 
కొన్నింటిని చూడవలసినదిగా మనవి. 85వ పద్యములో “లక్ష్మీదేవి క్షీర 
సముద్రమున పుట్టిన సందర్భమున విష్ణుదేవుని వరించుటకు కారణము 
“బ్రహ్మాదులయందు దోషములను కనుగొనుటి అని కవి ఉత్రేక్షించినాడు. 
లక్ష్మీం సాధు పయోధసో మధనతో జాతాం తటిద్వల్లరీం 
(బ్రహ్మాదిష్వపి దోషదర్శనవశా త్స్వం వృణ్వతీం చ స్వయమ్‌; 
సజ్బహ్ల్హన్ననుయాత సన్మునివృతః పత్రీశ్వరారోహణ 
స్సద్వార్థోయ ఇహాగమ ద్దరినుతో వన్దే రమావల్లభమ్‌॥ 35 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 9 


కాని ఆదోషములను చెప్పలేదు. యీ దోషములను చమత్మారముగా 
చెప్పిన శ్లోకము 'ధ్వన్యాలోకము' లో కలదు. 

“వల్సే మా గా విషాదం శ్వసనమురుజవం సంత్యజోర్థ్వ ప్రవృత్తం 

కంపః కోవా గురుస్తే భవతు బలభిదా జృంభితేనాత్రయా హ్‌ 

ప్రత్యాఖ్యానం సురాణామితి భయ శమనచ్చద్మనా కారయిత్వా 

యస్మై లక్ష్మి మదాద్వః స దహతు దురితం మంథమూఢాం పయోధిః 

ఈ శ్లోకము కవిగారి దృష్టిలోకి తప్పక వచ్చియుండును. 


అట్లే వరదరాజస్తవమునందలి ఈ క్రింది పద్య భావము పూర్తిగా 95వ 
పద్యములో నఖ వర్ణనలో స్థానము సంపాదించినది. 

నాథ త్వదంఘ్రినఖధావన తోయలగ్నః 

తత్మాంతి లేశకణికాః జలధిం ప్రవిష్టాః। 

తా ఏవ తస్య మథనేన ఘనీభవంత్యో 

నూనం సముద్ర నవనీతపదం ప్రపన్నాః॥ 

దేవే న్దాదికిరీటకోటినికషప్రోద్భుష్టతత్వం నఖ 

క్షోదస్తే పదపద్మసేచనపయోలీన స్పృముద్రం గతః 

తత్రామ్ఫోనిధిమన్గనేన మథితో మన్గాద్రిణా దైవతై 

ర్దజ్జేల బ్దే రృవనీత మజ్జ నిబిడం వన్దే రమావల్లభమ్‌॥ 95 

అప్పయ్యదీక్షితుల వారు రచించిన వరదరాజ స్తవమునందలి యీ 
శ్లోకము వారే రచించిన 'కువలయానందమున ఉదాహరింపబడినది. 


ఈ “నఖధావనము' నకు బదులుగా రామకవీంద్రులు 'దేవేంద్రాది 
కిరీటకోటినికషు మున పెట్టినారు. దీనివలన భగవంతుని వైభవము మతింత 
వ్యక్తమయినది. ఇట్లు అనుకరించుట అప్పయ్య దీక్షితులపై గౌరవమే. 
“అనుకరణ గొప్ప ప్రశంస కదా! దీనివలన కవీంద్రుని పాండిత్య విస్తృతి 
పఠితలకు అర్థమగును. లోకశాస్త్ర కావ్యపరీక్షణ రూపమయిన ప్రతిభా 
సాధనమునకు ఇట్టివి నిదర్శనములు. 


ఉపసంహారము:- ఇంతటి విద్వత్మవిని ఈశతకమును పరిష్కరించి, 


10 శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


విమర్శించి పరిచయముచేయు భాగ్యము నాకు, పఠించి తరించు అదృష్టము 
పాఠకులకు కలిగించిన శ్రీ రావి మోహనరావుగారికి, సాధన గ్రంథ మండలి 
వారికి కృతజ్ఞతలు చెప్పికొనుచు, 
తమ 
మేళ్ళచెర్వు వేజ్మట సుబ్రహ్మణ్యశాస్త్రి, 
గోరంట్ల వేజ్మన్న ఓరియంటల్‌ కళాశాల 
తిమ్మసముద్రం 


1 


శ్రీమద్రమానల్లభరాయశతకమ్‌ 


ని 


(కః 


శ్రీహయగ్రీవాయ నమః 


శ్రీ బెల్లంకొండ రామరాయ కని 
(1875-1914) 


జన్మస్థానలయా భవన్తి జగతో యస్మాద్య ఏవాఖిలం 
యస్మాత్కిఖ్బన నాన్యదస్తి పురుషో వేదాన్త వేద్యశ్చ యః। 
'ద్రష్టవ్యశ్చ య ఏవ సంసృతితమో విధ్వంసనార్థం నృణాం 
శ్రీమన్తం త మహం సువర్లపురశం' వన్దే రమావల్లభమ్‌॥ 
లీనాన్‌ స్వప్రకృతౌ ప్రదాయ చ తనూ రేతా స్పముజ్జీనయన్‌ 
నిశ్చాసేన గృణన్‌ స్వవృత్త మనఘం జ్ఞాన తేభ్యో దిశన్‌। 
స్వేనాన్తర్యమితై స్ప్వదత్తకరతై శృిష్యైశ్చ తైః పూజిత 
స్తేషాం స్వం వితరన్‌ పదం జయతి యో వన్దే రమానల్లభమ్‌॥ 
సృష్ట్వా దుష్టతతిం తయా జగదిదం వ్యామర్హయం స్తత్కృతే 
సృష్ట్వా9ల_9_త్మాన మనేకథా జగదవంస్తత్స్యావతారేక్షణాత్‌। 
పూతాంస్తాన్‌ దృఢభక్తికా న్నిజపదే సంస్థాపయన్‌ స్వే పదే 
యో మూర్త కరుణారసో విజయతే వన్దే రమానల్లభమ్‌॥ 
యో నిర్వ్యాజకృపాముయో౭_పి భగవానాశ్రిత్య కర్మోపధిం 
రక్షన్‌ స్వీయజనం జయత్యతితరాం నిష్పక్షపాత క్రమః। 
జజ్జే కర్మఫలద్వయం ప్రకృతితోల_నాదేర్యతోల_నాది మ 
దృక్యా తద్దళయన్నిజానవతి యో వన్దే రమావల్లభమ్‌॥ 
సర్వాన్తర్షిలయేన యేన విభునా దత్తాన్‌ పుమర్ధాన్‌ జనా 
వాణినాయక పార్వతీపతిశచీనాథ స్వధావల్లభైః। 

పమిడిపాటికి శుభమైనవాడు 


1 


12 


10. 


11. 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


దేవైరిత్యసి మన్వతే న చ విదుర్యం సర్వదేవం సరం 
తం సర్వేశ్వర మప్రతర్క్య విభవం వన్దే రమావల్లభవ్‌॥ 


యస్వాక్షాత్కృలితః స్వమేన దిశతే సారమ్సరీతః పరం 

కామాదీ న్నిఖిలాశ్చ శక్తయ ఇమా యస్యైవ మాయాత్శికాః। 
మాయా యస్య పురస్సలే న లసతి క్షీణ ప్రభావా భవం- 

తం సర్వక్షమసర్వశక్తి కలితం వన్దే రమానల్లభమ్‌॥ 
వ్యాప్యాన్తర్చహిరాస్టితం న చ విదుర్యమ్మాయయా మోహితాః 
నాస్త్యత్రేతి చ నాస్య్యపీతి చ పరం కేచిద్వదన్తి భ్రమాత్‌। 
తామ్మాయా మృమదాయినీం మయి విభో మాపాతయా స్యచ్యుత 
స్వాం భూమన్‌ పరమేశ్వరం భవహరం వన్దే రమావల్లభమ్‌॥ 


“బహ్మాహల” గిరమీరయన్తి మనసా వాళ్బన్లి నారీమయే 
బ్రహ్మాహజ్కృ తిభావపూర్ల్ణ్ల మనస స్పాధూన్‌ క్షిపన్తి స్పుటమ్‌। 
బ్రహ్మాహజ్కృతిగాధయా9 సి భగవన్‌ యన్మాయయా మోహితః 
బ్రహ్మాహజ్కృతి కారణం క్షపయ తాం వన్దే రమావల్లభమ్‌॥ 


నో దేవో న యమో న కర్మ న ఫలం నో పుణ్యపాపే తథా 
ప్రత్యక్షాన్నపరం ప్రమాణమితి హి బ్రూతే జనో మూఢధీః। 
అన్య గ్రామవస త్య్వలోకకుశలం వార్తాతి 9 దినాయ న్నయం 
యన్మాయావిభవాదపి క్షపయ తాం వన్దే రమానల్లభమ్‌॥ 


కిం దానేన కిమిజ్యయా కిము గుడైర్బోగేన కిం కిం ధియా 

కిం కీర్యా కిము తేజసా కిము సుతైర్మాత్రా చ కిం కిం గృహైః। 
కిం దేవైః కిము రాజభిః కిము భటై రేవం యతో9_ర్థం జనో 
రక్షాభూత ఇవావతి క్షపయ తాం వన్దే రమానల్లభమ్‌॥ 


దేహ ప్రాణగణే న్టియాశయముతిష్వాత్మభ్రమం నాత్మసు 
ప్రాప్యాయం విపదం ప్రయాత్యభినయన్‌ యస్యైవ మాయావశాత్‌ 
స్టూలో9_హం క్షుధితోతల_హ మస్మి బధిరో దుఃఖీ సుఖీ చాహమి 
త్యేతస్యాః క్షపణాయ తం పర మహం వన్దే రమావల్లభమ్‌॥ 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 13 14 శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


12. కర్తాం హమ్మమ కర్మచేద మమలం దాతా ఫలం శాశ్వతం 18. యస్య స్కననటాగ్రరోమసు విభో లిల్యే తదూర్ద్యం జగ 
మత్వేత్యేష సుఖాయ దుఃఖహతయే కర్మాణి ధత్తే జడః। న్నాభౌ చాన్తర మజ్షికంజవిలస ద్రేఖాస్వధ స్పంస్థితమ్‌। 
తత్తత్కర్మఫ లోపభోగకృతయే జన్మాదికాం సంస్పతిం అక్షిశో జఠరే జగ న్నఖమణా రక్షః ప్రవక్షః ప్రభో 
ప్రాప్నోతి ప్రకృతేర్వశాత్తవ విభోవన్దే రమానల్లభమ్‌॥ తం త్వాం మానుషసింహ మద్భుతనిధిం వన్దే రమావల్లభమ్‌॥ 

13. శూన్యం సర్వమిదం పురా స్వజనితోశ్సాన్తే యతశ్చాన్తరే 19. వశే 'దేహి' వచో౭_జ్ఞలిశ్చ కరయోః కౌపీనమాహో కటౌ 
శూన్యం చేతి గృణన్నదంశ్చ విలపన్‌ గర్జన్‌ శపన్ఫ్మూఢధీః। ఫాలే దైన్యరసోర్య్యవారి చరణే చిత్తామ్చుజే స మ్ల మః। 
నిత్యం చాపి నిమిత్తజం పరిహరన్‌ కర్మాఖిలం మైధున యస్యాసీ దృలిరాజమణ్ణలమణే ర్యాచ్చాక్షణే సక్షణం 
ప్రష్టం చాపి యతః కరోతి ఖరన ద్వన్లే రమావల్లభమ్‌॥ తం త్వాం వామనమూర్తి మార్తిహరణం వన్దే రమావల్లభమ్‌॥ 

14 త్వన్మాయాం న విదు స్తరన్తి న చ వా బ్రహ్మాదయో9 పి స్వతో 20. ఏకేనైన పదోర్హ్యలోక మపరేణాక్రమ్య చాధోజగ 
బ్రహ్మాపత్య మగా చ్చివో గురు మహన్‌ కౌటుమ్బికా ద్రాహిణాః। త్తార్తీయాక మథ క్వవాను కలయేయేతీరయన్నుద్రవమ్‌। 
వాచాం నాపి చ గోచర స్తన విభో మాయాప్రభావః పరం అజ్లీ సర్వజగన్తి పాదకమలే గజ్జాధునీం ధారయన్‌ 
త్వా మాత్మప్రవిలీన మాయ మమలం వన్దే రమానల్లభమ్‌॥ యో దేవో వ్యలసత్రివిక్రమమముం వన్దే రమావల్లభమ్‌॥ 

15. రోమాన్లా ప్రళయాబ్ధ య స్తవ విభో దంష్టాగ్రకోట్యాం క్షమా 21. లిల్యు ర్యస్య తథావిధస్య పరశో ర్జారాసు భూమీభృతో 
కుక్షౌ చాప్యఖిలాబ్దకోటికములోద్భూతాణ్దకాణ్డా బభుః। యత్కృత్తక్షితి భృద్గళక్షరదసృక్సూరే నిమగ్నా మహీ। 
వాలాగ్రాయతరోమసళ్ళలన సజ్షిప్తాఖిలాబ్లోత్కరో అబ్బి ర్యేన ఘటీకృతో వసుమతీదానే నిధానం ధృతే 
యో వారాహవపుర్ధర స్త మముకం వన్దే రమావల్లభమ్‌॥ స్తత్వాం భార్గవరామ రూపిణ మహం వన్దే రమావల్లభమ్‌॥ 

16. పృష్టే యస్య కులక్షనాధరవరో నేత్రాన్తరే సాగరో 22. యస్యాజ్ఞానశతో9_ నహ జలనిధి ర్ఫూమీధరాణాం తతిం 
గర్భే సర్వమిదం జగజ్జయతి వా యో వా జయత్యమ్బుధా!। భూజాటో అసురాటనీం ఖరనఖై ర్నిశ్ళేషతో 9_దారయన్‌। 
దేవా అప్యసురాస్వ్రయా సహ హరే తే పృష్టకణ్లూయనే బ్రహ్మాస్త్రం సమభూత్రణం వసుమతీ జగ్రాహ మూర్తా సుతాం 
నోశేకుః కమఠాకృతే స్త మముకం వన్దే రమావల్లభమ్‌॥ తం త్వాం దాశరథాకృతిం శుభకృతిం వన్దే రమావల్లభమ్‌॥ 

17. యో మాయాప్రలయే క్షమాం చరికరన్‌ పృష్టే చ పత్రే౭_మ్చుధిం 23. యచ్చౌర్యం కిల చోరయత్యఘతతిం స్వీయస్య చాపి స్పతం 
గర్భే సర్వజగయృతీశ్చ వదనే రక్షోహృతా ద్రౌహిణీః। య శ్శుష్కచ్చది మాధితాధి బుషిభీ రేమే చ గోపీమయెః। 
వ్యద్యోతిష్ట మనోవచో౭_విషయకో మత్య్యాకృతి ర్ఫో విభో యస్మా జ్ఞన్మ దధౌ సుమేషు రనఘం లోకత్రయీమోహన 
తం త్వాం సర్వ విచిత్రశక్తి మతులం వన్దే రమానల్లభమ్‌॥ స్తం త్వాం కృష్ణశరీరధారిణ మహం వన్దే రమానల్లభమ్‌॥ 

1 - కోతులు 
1 - జన్మతః 2 - పెట్టికొనెను 
2 - (బ్రహ్మకు సంబంధించినవారు 3 - నెమలి ఈక 


24. 


25. 


26. 


27. 


28. 


29. 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 


యస్యాగ్రేణ హలస్య హాస్తినపురం గజ్జాముఖం చుమతి 
స్వర్నారీముఖచ న్హమప్యవిరతం స్తోపి ప్రలమ్సాసురః। 

యోనేనాపి హలాగ్రతో నిజసతీపూర్ణేన్దుబిమ్బాననం 

తం త్వాం శ్రీబలభద్రమూర్తిరమణం వన్దే రమావల్లభమ్‌॥ 

వేదో నాస్తి న దేవతా న పితరః కిం కర్మణేత్యన్తరం 

స్థిత్వా యో యమయ న్నమూన్‌ సురరిపూ౯సాషణ్ణినో మోహయన్‌। 
ఆత్మా దేహ ఇమే స్వభావవశతో జన్మాది భావా నృజ 

న్యేవం య స్స్మ గృణాతి తం జినతనుం వన్దే రమావల్లభమ్‌॥ 


లోకాన్‌ మర్త్యపలాశనాదృత ఇమాన్‌ ప్రత్యక్ష రాత్రిల్బరాన్‌ 
కృత్వా స్వీయఖురావలగ్నరజసః కల్యాన్ద్య కల్యాయితః। 
నిశ్ళేషక్షతకణ్బకాం వసుమతీం యో యాస్యతి ప్రేయసీం 
తం త్వాం కల్యవతారధారిణ మహం వన్దే రమావల్లభమ్‌॥ 
యద్దేషారవధోరణీ శ్రుతిఘటావిజ్ఞానదాత్రీ నృణాం 
యద్వక్రస్థితఫీనసన్తతి రహో జ్ఞానామ్బుధే శ్చ్టికా। 
యత్తేజోనిచయ: పరం సుమనసా మన్తర్షిశా ప్రత్యుష 

స్తం త్వాం శ్రీహయవక్ర మిన్దురుచిదం వన్దే రమావల్లభమ్‌॥ 


ఉష్ణాంశోర్వలయే విరాజతితరాం జ్యోతిర్మయో యః పుమాన్‌ 
స్వర్ణశ్శశ్రుగణ స్సువర్లచికుర స్పావర్లరోమోత్కరః। 
సర్వం హేమమయం వపు ర్హరిధరన్‌ సర్వేశ్వర స్పద్గుణ 
స్పంసేవ్య స్పకలై స్త మిష్టఫలదం వన్దే రమావల్లభమ్‌॥ 
యస్యాజ్రా చ రసాతలం క్షితితలం నాభౌ చ సత్యం శిరో 
వక్రే వహ్ని రనన్త మక్షి తరణిర్నేత్రే చ కర్ణే దిశః। 

అవి వ్‌ దం 
దస్రా నస్యపి లోకపాలనివహో బాహౌ హిమాంశుర్హుది 
త్వాం వైశ్వానరపూరుషం త మనిశం వన్దే రమానల్లభమ్‌॥ 


శిరమ్‌ (న) = తల 


15 


16 


30. 


31. 


32. 


33. 


34. 


35. 


tl 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


నేత్రం యస్య చ దక్షిణం శ్రుతిమయం లోకత్రయీలోచనం 
వామం చాపి విభో తవామృతమయం స్వర్లోకసజ్జీవనమ్‌। 
కుక్షి ర్హన్త తన ప్రభో వసుమతీకాళ్చీ జగత్పేటికా 

తం త్వాం దేవన విరాజ మూశ్రితనిధిం వన్దే రమావల్లభమ్‌॥ 


యస్యాన్తుకరణా చ్చిన స్పమభవ న్నాభీసరోజా ద్విధి 
'ర్రహ్మాః౭స్యా ద్భుజయో ర్థరాపతితతి ర్వైశ్యశ్చ సక్టిద్యయాత్‌। 
పద్భ్యాం శూద్రకులం యత స్పమభవన్‌ సర్వావతారా స్తవ 
త్వాం తం దేవ విరాజ మాదిపురుషం వన్దే రమావల్లభమ్‌॥ 


సృష్ట్యాల_9_ దావప ఏవ యః ప్రజనయన్‌ వీర్యజ్బు తాసు ప్రభు 
స్తుష్ట్యా తాసు సమా స్స్పహస్ర మవసత్స్వం స్వేన సళ్సిన్తయన్‌। 
తత్వాణ్ణమ్‌ పరిజీవయన్సురు విభో బ్రహ్మాద్యగమ్యాకృతి 
స్తం నారాయణ ముల్లసన్త మనఘం వన్దే రమావల్లభమ్‌॥ 
సంవర్హానసరే తదేతదఖిలం విశ్వం హరన్నాత్మని 
స్వస్మిన్‌ సుప్తవతి త్రిణేత్రపితరి స్వాం యోగనిద్రా మయన్‌! 
య శ్ళిశ్యే ప్రళయాబ్దిపోతభుజగే పర్యజ్కరత్నే పరం 
తం త్వా మాత్మరతళల్ళ శేషశయనం వన్దే రమావల్లభమ్‌॥ 
నిశ్చాసోచ్చ్వసితేషు తే తనురుహప్రహ్వాత్మజాలాన్తరాః 
బ్రహ్మాణ్ఞాయుత కోటిరేణునిచయా మూర్చద్ర్రృమిస్తోముశః। 
యాతాయాత విధిం భజన్తి నితరాం త్వద్గర్భరన్లా దృహి 
స్వాం భూమ న్నఖిలాణ్తనాయక మహం వన్దే రమావల్లభమ్‌॥ 
లక్ష్మీం సాధు పయోధసో మధనతో జాతాం తటిద్వల్లరీం 
బ్రహ్మాదిష్వపి దోషదర్భనవశా త్స్వం వృణ్వతీం చ స్వయమ్‌। 
సజ్ఞృహ్లాన్ననుయాత సన్మునివృతః పత్రీశ్వరారోహణ 
స్పద్వార్సోయ ఇహాగమ ద్దరిను'తో వన్దే రమావల్లభమ్‌॥ 

ఇ 


ఇంద్రుడు 


36. 


37. 


38. 


39. 


40. 


41. 


2 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 


త్వం పాదాబ్దవితీర్ల్ణచనుకనసే ప్రాదాస్త్రిశూలం విభో 
త్వంహ్యగ్నా స్వహవిఃప్రదాయ విధయే బ్రహ్మత్వ మాత్మానధి। 
ఏషోహం తవహే నరక్షయ'" హరే దీనం పశుం తావకం 
త్వామౌదార్య నవావతారసరణిం వన్దే రమావల్లభమ్‌॥ 
భీతస్వత్సవతే స ఏష పవనో భీతస్తపత్యర్యమా 

భీత శ్చ ఉదేతి మృత్యురపి చ త్వత్తో భియా ధావతి। 
హే సర్వేశ్వర సర్వశక్తినిలయ త్వత్తో భిభేమ్యస్మి నో 

త్వాం కారుణ్యరసాబ్దిమగ్నమనసం వన్దే రమావల్లభమ్‌॥ 
సౌమ్యం స్వేషు భయజ్కరం రిపుషు వా లోకేషు విష్ణో సమం 
వేదాన్తిస్వపి నిర్గుణం శుభగుణం ద్వైతిప్వజం సత్కృతమ్‌। 
మీమాంసా నిపుణేషు పూరుష మహో సాజ్జ్యేషు బోధం తథా 
బుద్దేషు ప్రతిభాన్త మన్తరహితం వన్దే రమావల్లభమ్‌॥ 


నాథ! త్వత్సదపజ్కజామ్బులహరీశీతాంశుమౌలి స్ట్రజా 
దుష్టానాం హ్రియతే తమ స్వమసి హి బ్రహ్మన్‌ పనిత్రాకృతిః। 
త్వన్మాహాత్మ్య మనన్త మచ్యుత హరే వాణీ య మప్రాప్య వై 
చిత్తేనాపి నివర్తతే త మధిపం వన్దే రమావల్లభమ్‌॥ 

స్వాధీనే తరజీవబన్ధన ధురామూర్ధాభిషిక్తాపి యా 

త్వాం నిర్లేప మనజ్జనం కలయితుం మాయా బిభేతీశ్వర। 
సత్యం జ్ఞాన మనన్త మక్షర మజం బ్రహ్మాసి నారాయణ 
స్వామానన్దసముద్ర మాదిపురుషం వన్దే రమావల్లభమ్‌॥ 
ఆనన్దస్య పరాకృతిం జలనిధిం జ్ఞానస్య సత్యోదయం 
మూర్తం బ్రహ్మ సవర్ష్మ శాన్త మవనిం సత్వస్య తేజోగృహమ్‌। 
భవ్యానాం మకరం* సవిత్రవిభవం షాడ్గుణ్యరూపాన్తరం 
సత్వాదర్శతలానుబిమ్సిత మహం వన్దే రమావల్లభమ్‌॥ 


నారాయణ 
నిధి 


17 


18 


42. 


43. 


44. 


45. 


46. 


47. 


ib 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


త్వం సచ్చిత్తధనం హర న్నుపనిషత్కాన్లాస్తనాన్తస్థలే 

గూడో దృష్టిపథం వ్యతీత్య భగవన్‌ రారాజ్యసే నిశ్చల: 
మాయేశాపి చ సంస్కృతేన భవతా సద్యోహ్రియన్సే నృణాం 
దారాపత్యగృహార్థధాన్యపశవో వన్దే రమావల్లభమ్‌॥ 

లక్ష్మ్యా మజ్జలరూపయా త్వ మమల శ్రీవత్సరత్నాదిభిః 
కౌశేయేన చ భూషితస్సుఖతరం రంరమ్యసే యోగినామ్‌। 
యోగోద్భాటితహృత్సయోరుహతలే తన్నిస్పుతం చామృతం' 
లోకోతి. యం పిబతి స్పుటం త మనఘం వన్దే రమావల్లభమ్‌॥ 
త్వం నాథ శ్రుతిశేఖరే సృుటతమం నీలోత్సలం చాద్భుతం 
కృష్ణో హంసవరో విభాసి భగవన్‌ సన్మానసాభ్యన్తరి। 

గోప స్తీ చరణామ్చుజాత నికరే భాసి స్మ సద్బమృర 

స్తం త్వాం సర్వసమం పురాణపురుషం వన్దే రమానల్లభమ్‌॥ 
త్వం తేజో9_సి విలోచనేషు ధరణౌ గన్ద శృుభః కే రస 

శృబ్దః ఖే తనుధారిషు ప్రియసుహృ చ్చెతన్య మాత్మస్వపి। 
ధర్మో ధర్మిషు సన్‌ బలం చ బలిషు జ్ఞానన్తథా జ్ఞానిషు 
ప్రాజ్యం పౌరుష మోశ నృష్వహమిమం వన్దే రమావల్లభమ్‌॥ 


శబ్దస్వం శివశబ్దయోని రసి వా శబ్దస్య వాచో విభో 
యి యి యది 
శబ్దస్యా విషయశ్చ శబరమణ శృబ్దాన్తరాత్మాసి చ। 
ణి (నో ది 
శబాధార ఉతాసి శబనిలయ శృబ్దస్య సంనర్లకః 
(=) యి యి థ 
శబ్ద బ్రహ్మతనుం త మాత్మరమణం వన్దే రమావల్లభమ్‌॥ 
యి (ఆ. ఛ్‌ 
తిష్టన్నాత్మని చాన్తరో యమయసి హ్యాత్మాన మాత్మా తను 
ర్నాత్మా వేద భవన్త మాన్తరమణిం నాథ త్వమాత్మాసి చ। 
త్వయ్యాత్మా వసతి త్వ మాత్మరమణో స్యాత్మా త్వదంశో హరే 
త్వా మాత్మాధిప మాత్మవశ్యగుణగం వన్దే రమావల్లభమ్‌॥ 


జ్ఞానము 
ల 


48. 


49. 


50. 


51. 


52. 


53. 


1 
2 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 


త్వం సర్వం త్వయి సర్వమస్తి భగవన్‌ త్వత్తశ్చ సర్వం త్వయా 


సర్వం చ హ్రియతే తథైన హి వపు స్పర్వళ్బ సర్వేశ్వర। 
సర్వం త్వాం విశతి ప్రదత్త ఇవ తే సర్వం బలిః త్వా మహం 
సర్వస్మాత్సరనుజ్వ సర్వభనికం" వన్డే రమావల్లభమ్‌॥ 

త్వం బ్రహ్మా న శివో న విష్ణురపి నో సూర్యో న చన్లో న వా 
నేన్లో నాపి పుమాన్‌ ప్రధానమపి నో నో ఖం న వా గన్దవాట్‌। 
నాన్నిర్నామ్చు న మేదినీ చ న చ స న్నాసన్న గన్గాదయ 

స్వాం నిశ్ళేష నిషేధశేష మఖిలం వన్దే రమావల్లభమ్‌॥ 
వేదోర్వీధరకూటఖేలనహరిం ధ్యాన ప్రవాహామ్బుధిం 
తైలోక్యద్రుమమూల నూశ్రితపయఃపాధోధిజాతద్రుమమ్‌। 
శక్తిస్తోమమహానిధిం గుణనిధిం తేజోనిధిం శ్రీనిధిం 

త్వాం దేవం నలివాక్ష సత్సుఖనిధిం వన్దే రమావల్లభవమ్‌॥ 


జ్ఞానాబ్బ్యున్మధ నోదయాజ్పితబుధ శ్రీదానచిన్హాముణిం 
లక్ష్మైకాలయ జిష్ణుసన్మణి నుథార్తస్తోమరక్షానుణిమ్‌। 
దేవానాజ్బ శిరోమణిం శ్రుతిసతీసీమన్త భాస్వన్మణిం 
లక్ష్మీనేతపయోరుహోర్దినమణిం వన్దే రమానల్లభమ్‌॥ 

త్వ ద్దాసామ్బుసముద్రసారస మహో చన్దత్వ మాపద్యతే 
త్వత్తేజో ఘనితం సురారివిజయే సూర్యత్వ మాపద్యతే। 
త్వత్సాదాబ్దమరన్ద మిన్గుముఖ హా గజ్జాత్వ మాపద్యతే 
త్వాం శ్రుత్యాస్యహిమాంశుచిత్రకిపదం వన్దే రమావల్లభమ్‌॥ 
త్వత్కీర్తిర్షభసా హరే తిలకితా తామిస్రతః కైశ్యితా 
జ్యోత్నాభిశ్చ దుకూలితా రవిరుచా హా కుజ్కామాలేపితా। 
క్షీరోదేన తటాకితా సుభగయా సీమన్తితా గబ్బయా 

పూష్ణా కన్గ్టుకితా౭_బ్దితా౭_మృతరుచా వన్దే రమానల్లభమ్‌॥ 


శుభుడైన 
తిలకము 


20 


54. 


55: 


56. 


57. 


58. 


59. 


Lk 
2 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


త్వత్కీర్యమ్బు ధి మగ్ననైజనిలయో నిర్విజ్ణచేతా హరో 
భ్రాన్తః పర్యటతి ప్రమృష్టనసనో భూతై ర్నిశాయాం సమమ్‌। 
సాశజ్కం కిల విశ్వసృజ్ఞిజసతీం వక్రే దధ ద్వా దిశః 
పశ్యన్నజ్ల చతుర్ముఖ స్పమభవ ద్వన్దే రమావల్లభమ్‌॥ 
త్వత్కీర్యా సితితే జగత్యహిరిపు' స్వం పత్రి మన్వేషితుం 
త్వామారాధ్య సహగస్రనే త్రకమలాన్యాప్తోప్య శక్నోన్న హి! 
చన్లోయం ముదితోపి శైత్యవశత స్పజ్ఞస్యతే రాహుణా 
త్వాం పుణ్యశ్రవసం మనోజ్ఞవయసం వన్దే రమానల్లభమ్‌॥ 
త్వత్కీర్యా ఖలు సంస్తృతాంస్తన జనాన్‌ నాథ త్వదీయే పదే 
సన్టిహ్యాపి హరాదయః కమలయా శ్రీవత్సవత్సేన వా। 
శేషేణాసి బుతే స్థితాన్‌ భగవతో దాసాన్హి నిశ్చిన్వతి 

త్వాం తత్తాదృ శకీర్తిపూర్తిసుభగం వన్దే రమావల్లభమ్‌॥ 
భాసా తాణ్బనితా మయూరపరిష న్మన్హాకినీ నన్టితా 
శీతాంశుశ్చ కలంకిత స్తవ యశోలక్ష్మీ ముఖం చిత్రితమ్‌। 
లక్ష్మీ శ్రోత్రయుగం వతం సిత మహో భూలోచనళ్చాజ్జితం 
త్వాం తాదృజృవకన్దిసున్దరతనుం వన్డే రమానల్లభమ్‌॥ 


త్వత్కాన్సి ర్భగనం స్రిలోకకమలే రోలమ్బశాబాయతే 
స్వారాడ్డేనుముఖామ్బు జాన్తరతలే హా శాద్వలాజ్కూరతి। 
వేదోర్వీధరరాజ కూటనిచయే సుత్రామరత్నాయతే 
త్వాం తాదృబ్నవనీలపజ్కజనిభం వన్దే రమావల్లభమ్‌॥ 
త్వద్దేహద్యుతిసళ్బయాత్మసరసి ద్యౌ ర్నాధ శైవాలతి 
శ్వేతాంశోరపి మణ్ణలం భ్రమరగశ్వేతామ్బు జాతాయతే। 
త్వత్కీర్యమ్చుజలోచనాకుచయుగం హా చక్రవాకాయతే 
శజ్ఞస్తే ఖలు రాజహంసతితమాం వన్దే రమావల్లభమ్‌॥ 


వృత్రారియైన ఇంద్రుడు 3 - మేఘము 
గుజ్బము 4 - ఇంద్రనీలము 


60. 


61. 


62. 


63. 


64. 


65. 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 


త్వత్కాన్యా భ్రమరో నభో మధుప్పషత్పూగశ్చ తారాగణో 
హంస! శృీతలదీధితి స్తన యశోలక్ష్మిముఖం చన్రభమ్‌। 
సాక్షాత్సేయ మహో రమా విలసతి స్వేనైవ రూపేణ చ 
త్వాం తత్తాదృశ నప్రతర్య్యసుషనుం వన్దే రమానల్లభమ్‌॥ 


త్వత్కాన్తిః పరిదృశ్యతే శ్రుతిసతీమూర్ణ్ని ప్రభో కైశికం 
చన్హాన్తర్భగచిహ్న మిన్దుసహజావక్రామ్చుజే బమృరః। 
నీలాిజ్లే మృగనాభి రీశ్వరగళే హాలాహలో నన్తము 

స్రెలోక్యే శ్రవణే తమాల మవనే ర్వన్లే రమానల్లభమ్‌॥ 
మార్తణ్ణద్విదశ ప్రభాపరిగతం కూటం దధానోపరం 

గర్భే సర్వధరాం ధరన్నపి మనాజ్నోవా చలన్‌ విస్మితః। 

త్వం భూమన్‌ కిము మేరు రజ్జన ఉత క్షోణీధరోత్యద్భు తః 
కిం వా తద్ద్వయమనుస్యనన్తనిభవం వన్దే రమానల్లభమ్‌॥ 


త్వం వేదావనిభృత్కిరీటశిఖరం జ్యోతిర్మయం కిం దధత్‌ 
కిం వాభ్రం శిఖరాయితోడునివహప్రోద్భూషితం మూర్తినుత్‌। 
త్వచ్చ క్రక్షతరాక్షసోత్థ సుమహత్తేజోవివర్తం దధత్‌ 

కిం కూటం హరిమాశితాననమహం వన్దే రమానల్లభమ్‌॥ 
యద్రత్నాకరసంస్థితే స్ప జలధీ రత్నాకరాఖ్యాం యయౌ 
యత్తేజోనిధిసంస్థితే రినమణి స్తేజోనిధిత్వప్రధామ్‌। 
యత్సర్వోన్నతసంస్థితే స్పురధర స్పర్యోన్నత శ్చాభవత్‌ 
త్వాం తత్తాదృశరత్నకూటసుభగం వన్దే రమావల్లభమ్‌॥ 
ఇన్దుం త్వద్వదనేన్దుతస్ప చ విధి ర్భిన్నం విధాతుం విభో! 
తస్యాజ్కే మృగ మక్షిప త్తదపి చ త్వద్వక్రత శ్చిత్రితాత్‌ "। 
తన్నిర్భేద మవేక్ష్య రోషకలుషః ప్రోద్యత్‌క్షయం హా౨_కరోత్‌ 
తత్తాదృజ్నిరవద్యచ ననదనం వన్దే రమావల్లభమ్‌॥ 

సూర్యుడు 

నీలాదేవి 

బొట్టుగల 


21 


22 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


i 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


పద్మే శీతలభానుభాముకులితే చన్దే క్షయాపీడితే 

నాథ త్వన్ముఖ నుస్మదీయ మిద మాభాతి ధ్రువం త్వం యథా! 
ఏత త్వ్వన్ముఖ మిన్దుబిమ్బ మహహైతస్యామ్బుపూరే పరం 
శీతాంశుః ప్రతిబిమ్సమేన త మముం వన్దే రమావల్లభమ్‌॥ 
త్వత్తో నాథ పయోధస స్పముదితః కిన్తే ముఖం చన్టమా 
నోనోనోయదనేన సా ఖలు నిశా నిర్మూల మున్మూల్యతే। 
దృష్ట్యా చాము మర మృజన్తి పురుషాస్తాం మోక్షలక్ష్మీరతిం 
త్వాం శ్రీశాద్భుత చన్దనక్రకనులం వన్దే రమావల్లభమ్‌॥ 
నాథ త్వం వదనాత్మకామృతసరశ్శ్ళోభాపయస్సమృవం 
బిభ్రాణః స్పుటపుణ్ణరీకయుగళం నేత్రద్వయచ్చద్మనా। 
శుత్యుద్చోధితపుణ్ణరీకనయన ప్రఖ్యాతి రాలక్ష్యసే 

తం త్వాం సాత్వత పుణ్ణరీక మిహిరం వన్దే రమావల్లభమ్‌॥ 


నాథ త్వన్న్మయనశ్రియా౨_ పహసితం రోలమ్బశాబాయశో 
బిభ త్వామ్రత మమ్చుజన్మ సరసీనీరాన్తరే మజ్జతి। 
(భ్రూనీలోత్పలచాపగుమ్సిత మనోజాతామ్బుజేష్వమ్చకం 
త్వాం దేనం మదనాయుతాకృతిధరం వన్దే రమావల్లభమ్‌॥ 
నాథ త్వన్నయనేస్తి జహ్నృుతనయా శోణోపగూఢాన్తరా 
శ్రీడార్థం కిల తత్ర భాతి స భవాన్‌ కృష్ణ స్పుసూక్ష్మశ్రియా। 
సత్వాదర్శ్భ మయే తవాత్ర నపుషి త్వం దృశ్యసే చాన్తరః 
సర్వజ్ఞః పరిపూర్ణశక్తి రముకం వన్దే రమావల్లభమ్‌॥ 

నైవాస్తే మనసా నసో సుమనసా తే తర్కితం సన్నిభం 

సా స్వేనైవ సమేతి తు ప్రవచనం హ్యున్మత్తవ క్రాశ్రయమ్‌। 
సార్యోత్తమ్యఫలన్తుతే౭_ వయవతావ్యాఖ్యాత పూర్వం విభో 
త్వాం భవ్యం పురుషోత్తనుం శుభనసం వన్డే రమానల్లభమ్‌॥ 


- ముక్కుతో 


72, 


73. 


74. 


75. 


76. 


TT 


1 
2 
3 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 


వక్రాజ్ఞాన్మదనో పరోత_యముదయ త్యుద్యద్ద్వితీయో భియా 
భూతేశో'9_పలపంస్తనుం చ నలికే నాసామిషాదుద్వహన్‌। 
ఆహోస్వి త్త్రదదోధనుర్యుగ సమాలోకాద్విమోహం గతాన్‌ 
రక్షాస్మాన్మదనా త్మృసాజలనిధే వన్దే రమావల్లభమ్‌॥ 


శ్మశ్రుస్తోమమిషాత్వదాస్యకమలం సంసేవతే9 లి వ్రజో 
దిత్కిజ్టుల్కఘనం సితస్మితమధుక్షీరప్రవాహోద్వమమ్‌। 
బిమ్పోస్టద్వయరక్తిమోదయధ రాధారారుణాంశ్వావృ తం 
తం త్వాముత్స్మితవ క్రసార సమహం వన్దే రమావల్లభమ్‌॥ 


నాథ! త్వద్రదకున్హభానుపరిషన్మన్దాకినీవర్దితా 
తారాతారపటీరహీరముదిరాఘ్మేర ప్రభాచ స్టికా। 
జేతుః శ్రీస్మయమానచ నవదనస్యాభాతి కజ్ఞత్విషః 
కీర్తి కార్తికకన్లిమూర్తిరిన తం వన్దే రమావల్లభమ్‌॥ 


నాథ! త్వన్ముఖచన్హ ఏవ భువనే చన్హాభిధానోచితో 
దృష్టశ్చనయతి స్వయం యదఖిలం సన్నాసి“చక్రం సదా। 
వాగ్రూపాజణ తథా సుధాం కిరతి వా సేవచ్చకోరాననారలీ 
తామిస్రం క్షపయత్యపి త్రిజగతో వన్దే రమావల్లభమ్‌॥ 


యద్లణ్ణస్థల బిమ్బితాత్మవదనే లక్ష్మీ ర్హధౌ చిత్రకం 


౧౮౪9 


యద్గణ్ణస్థల బిమ్బితా నిజగదు ర్పహ్మాహ మస్మీతి గామ్‌*। 


౧౮౪9 


యద్గణ్ఞద్య్వయ మాస్య మణ్జిత మగా చ్చీతాంశుబిన్చుప్రధాం 


తం త్వాం దర్భణగణ్జనుణ్ణల మహం వన్దే రమానల్లభమ్‌॥ 
ఆద్యత్వం తవ సాధ్వబోధి భగవన్‌ శ్రుత్యానయైన ధ్రువం 
పారే స్యాః పరమోత్తమం విలసతి జ్యోతిర్మయం (బ్రహ్మ తత్‌! 
ఏతత్సారగతా తవైవ హి దృశి ర్మగ్నా ధియోస్యాం నృణాం 
తత్తాదృక్షుతి సజ్జతం శివతమం వన్దే రమావల్లభమ్‌॥ 

శివుని నుండి 4 - జ్ఞాని సంఘమును 


దంతములు 5 - సేవకులైన చకోరాలను బ్రతికించునది 


కార్తీకమేఘమువలె 6 - వాక్కును 


24 


78. 


79. 


80. 


81. 


82. 


83. 


1 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


లక్ష్మీహస్తసుఖ గ్రహాయ కిమిదం పుష్పం సవృన్తం ముఖం 
వేదోర్వీరుహశేఖరోదిత మహో కింవామ్సుపుష్పం విభో। 
జ్ఞానాహిస్త్ర తభక్తి శైలమధి తస్వస్వాన్తపాధోధి జం 

తత్తాదృజ్ముఖమణ్దలం గుణమణిం వన్దే రమావల్లభమ్‌॥ 


కోల. యం నాథ తవాద్భుతో ముఖమయ శ్శీతాంశుబిమ్ఫో౭_ క్షయో 


నిర్లక్ష్మా నిరుపద్రవో౭ జలమయో నిష్పాక్షిక శ్రీరపి। 
సయచ్చుత్యన్తవిరాజదమ్బు జసఖ ప్రాజ్య ప్రభాభూషిత 
శ్చాసోదర్శసరోజ చవక నిభో వన్దే రమావల్లభమ్‌॥ 
హిణ్ణత్కుణ్ణల ఫఘృష్టిమణ్ణల కనద్గణ్ఞద్వయీమణ్ణలం 
స్మారేస్టీవరచాపదణ్ణవిలస ద్ర్ఫూగుమ్బి తాబ్దామ్బ కమ్‌। 
రవ్యాఖణ్జలరత్నదణ్ణసునసం సద్బిమ్స బిమ్బాధరం 
బిభ్రాణం ముఖచన్హ ముత్స్మిత మహం వన్దే రమానల్లభమ్‌॥ 
ధత్తే నాథ ముధా దరం దరిధరన్‌ కల్ధం గభీరారవం 
వార్తుల్వేల తులితం తథాపి చ వళిత్రేతాధరత్వేవరమ్‌। 

కిం వానేన జితం ప్రయాతమరణః స్వం హి స్వరం కింకరో 
దత్వా తే£.భయమాదరాద్విధృతవాన్‌ వన్దే రమావల్లభమ్‌॥ 


నాథ! త్వద్భుజదణ్జమణ్డితధరా మాలోక్య లోకా అమో 
భూమిం సాధు బిభర్తి దిగ్జిరదనః కాకోదరేడిత్యపి। 
మోహేనాజ్లి గిరం గిరన్తి పృథివీ త్వద్బాహ్యనన్యాశ్రయా 
భూభృచ్చాపి హరే త్వమేన తముముం వన్దే రమావల్లభమ్‌॥ 
పీనాత్యున్నమదంసషణ్ణ నభినీబాహాచతుష్కన్తవ 
హ్యన్యోన్యేన సమం పరేణన సమం సత్యం సమం? భాసతే। 
తత్పుష్పత్కరసారసాని చ గుణాంస్తాసామ్ఫజన్తే భవే 
త్కార్యం వై సమవాయికారణగుణం వన్దే రమావల్లభమ్‌॥ 


అవ్యయము, ఆస 


2 - లక్ష్మీసహితం 


84. 


85. 


86. 


87. 


88. 


89. 


1 
2 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 


త్వద్ధస్తామ్ను జరాజహంస మనులం మూర్చద్ద్వని స్రానిత 
బ్రహ్మాణ్ఞాయు తచారిరాక్షస వధూగర్భా ట వీఖేలనమ్‌। 
సన్నేత్రోత్సలచ న్టికాయితరుచం శ్రీ పాజ్బజన్యం భజే 
త్వాం విష్ణో! ధృతశజ్ఞదక్రకమలం వన్దే రమావల్లభమ్‌॥ 
త్వద్ధస్తామ్చు జభూషణం సుమహసా స్వాసక్తసన్తోషణం 
శత్రుస్తోమవిభీషణం తన విభో! వక్రామ్చుజోన్మేషణమ్‌। 
భక్తాఘోత్కరశోషణం బత భజే౭ దః కణ్బకాన్వేషణం 
చక్రం మభఖ్టులభాషణం సుధిషణం వన్దే రమానల్లభమ్‌॥ 


వేగధ్వానవి భీ తరాక్షస ఘటావక్షోదృషత్లో దన 

ప్రోత్సక్షో దవివేష్టనాప్తసి తతాతుచ్చీకృతేన్దుం గదామ్‌। 

అమో జన్మవి నిర్ణయార్డి తకర ప్రాణ ద్య శోమూర్తికాం 

వన్దే తే కరకళ్టిభూషణమహం వన్దే రమావల్లభమ్‌॥ 
హస్తాబ్దం తన రత్నకజ్కణగణక్వాణచ్చ లాద్భాషతే 
భీతాఘాభయదానధుర్యబిరుదం మాం సేవతాం సాధ్వితి! 
యాదృక్షం తన తాదృశీ తనురహో నామాపి తే తాదృశం 
త్వద్భక్తోసి చ తాదృగుజలదయం వన్దే రమావల్లభమ్‌॥ 
శ్రీవత్సాలయరత్నదీపరుచినా పద్మానుజేనోళ్చితం 
నేత్రామ్చోజకటాక్షజాలరుచిభిః పద్మాగృహై రర్చితమ్‌। 
నక్ష్వ్యపజ్కజబమ్బృరాయితరుచా పద్మాసపత్న్యా-యుతం 
పద్మారాను మురో నహన్త మతులం వన్దే రమానల్లభమ్‌॥ 
నాభి స్తే ప్రదరాజ ఏవ యదభూ దస్మా దృహత్సజ్కజం 
యచ్చాత్రాస్తి రనూ ధరాదిసుదతీదృష్ట్యుత్సలౌఘో హరే! 
ఏతత్పజ్కజనిర్లతాళి సరణి ర్పాభాతి రోవమూవళి 

వ్యాజా త్వాం వృగరాజమధ్యమ మహం వన్దే రమావల్లభమ్‌॥ 


కౌస్తుభముతో 
నీలాదేవత 


25 


26 


90. 


91. 


92. 


93. 


94. 


95. 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


త్వద్గర్భ స్తిజగల్సితే స్రివళితో నాభీ ప్రదస్యాత్మన 
స్పోపానత్యపి సాగరత్యపి విభో కుక్షిస్సముద్రా హి తే। 
సోపానస్య పథావతీర్య ధవ తే నాభి హ్రదామ్ఫోరుహే 
మగ్నం మద్దగళిం సముద్దర పరం వన్దే రమావల్లభమ్‌॥ 
చళ్చత్సన్మణికాళ్పునాజ్పీత కనత్కాళ్సీకలాపాజ్చిత 
ప్రాఖృత్స్పట్టసుపీతచేలవలయోదళ్ళి న్నితమ్బం నరమ్‌। 
సన్హ్యాభాస్కరఘృష్టినుణ్ణల కన తృద్దాతురాగారుణా 
మ్చోదాన్తక్షితిభృన్నితమ్చుతులితం వన్దే రమావల్లభమ్‌॥ 
కున ద్వన్ల్వ విమణ్జితాద్భుత శిరశ్ళుణ్ఞాద్వయీముణ్ణితః 
కోయం త్వం పరమాద్భుతో ద్విపవర స్తత్తాదృశ స్పూదయః। 
స్మారేషుధ్యు దరార్దనిగ్గతము ఖాజా ద్రత్నశల్యోల్లస- 
త్సత్సఇ్వచ్చదపజ్క్య జౌఘలలితం వన్దే రమావల్లభమ్‌॥ 
హా తే నాథ పదాధరీకృతతమం వజ న్రథా సారసం 
రేఖారూపధరం తవైవ చరణం సంసేవతే సాదరమ్‌। 
చక్రేణాధిక భూషితే౭ త్ర కమలా సా వర్తతే సస్వ్పృహా 
హంసైస్సేవితమేతదేన పరమైర్వన్లే రమావల్లభమ్‌॥ 
లక్ష్మీసద్మ రథాజ్ఞభూషణమిదం హంసచ్చటాయా ధనం 
తైలోక్యద్యుతివార్పత్య మనఘం చేతోద్విరేఫాశ్రయం। 
మిత్రం వా నఖభాస్కరస్య పరనుం జజ్బానళలిన్యాముఖం 
జానుచ్చద్మబిసస్య భూరికుసుమం వన్దే రమావల్లభమ్‌॥ 
దేవే న్హాదికిరీటకోటినికషప్రోద్నుష్టతత్త్యం నఖ 

క్షోదస్తే పదపద్మసేచనపయోలీన స్పముద్రం గతః 
తత్రామ్ఫోనిధిమన్గనేన మథితో మన్గాద్రిణా దైవతై 
ర్దజ్ణేల బ్లే రృవనీత మజ్జ నిబిడం వన్దే రమావల్లభమ్‌॥ 


నీరు 


96. 


97. 


98. 


99. 


100. 


101. 


1 = 
లి = 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 


దేవేన్హాది కిరీటకోటిగమణి ప్రోద్దీ ప్ర భాసక్తిత 
స్తత్తాదృజ్యృదులం పదం తవ భవే త్కీదృజ్మన శృజ్కతే। 
యద్వా ప్రోల్లసితం భవేద్యత ఇదం చళ్ళన్నఖోష్షప్రభా" 
సంసక్ష్యుద్దలితం సరోజసదృశం వన్దే రమావల్లభమ్‌॥ 
రేఖాత్మాపి కరోతి యస్య కులిశం భక్తాఘుభూభృచ్చిదాం 
కేతు స్వాం పురుషోత్తమం స్పుటయతి శ్రీచిత్తచోరాజ్కుశః। 
గర్జద్దుష్టఘ్రుటావశీకృతిచణ: పజ్కేరుహం శ్రీగృహో 
స్తత్తాదృక్పదపజ్కజం భజ ఇదం వన్దే రమావల్లభమ్‌॥ 

చిత్రం త్వత్సదపజ్కజా జ్జల మభూద్ధృత్వా శివ స్త చ్చిన 
స్వత్సాదామ్చ్భుజ మాశ్రితో నఖమయ శ్చన్లో నిశాం హన్తి నః। 
త్వత్సాదామ్బుజ మమ్చుజన్మసుహృద శృత్రం పర మ్ఫాసతే 
త్వాం తాదృక్సరమాద్భుతామ్సు జపదం వన్దే రమావల్లభమ్‌॥ 
భాసిత్వం నవరత్నరత్నలలితే జాన్వూనదే మాకరే 
రమ్యేస్మిన్‌ పురుతోరణే౭_ రుణరుచా బిమ్చే యథా భానవే! 
వైలక్షణ్యకృతే దధాసి కిము వా కృష్ణాం తనూం త్వం విభో 
భక్తేచ్చావశతోథవా వద పరం వన్దే రమావల్లభమ్‌॥ 


నాథ త్వధ్భహ మాగతం తవ పదం సాష్టాబమప్యానతం 
రక్షేత్యుద్గదితం మయాత్మభరణం న్యస్తం త్వయి శ్రీపతౌ। 
ఏతాదృక్చరణాగతోయ మధవా నోపేక్షణీయస్త్యయా 
సర్వజ్ఞ స్వమసి ప్రభో౭ిర మన మాం వన్దే రమానల్లభమ్‌॥ 


సర్వజ్ఞం పురుషోత్తమం సరపతిం నారాయణం శ్రీపతిం 
త్వాముద్దిశ్య విభో కియత్రలపితం తాతే. భయా త్వ్వయ్యజ। 
వాత్సల్యా దభయ ప్రదాన సమయా ద్దీనం సుతం రక్ష మాం 
త్వాం హే నాథ పరాత్పరం సుఖకరం వన్దే రమావల్లభమ్‌॥ 


సూర్యుడు 
శపథము 


27 


28 శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


102. రమావల్లభోయం క్షమావల్లభస్స 
న్నుమావల్ల భాజ్బజ్ఞటాసేచనా జ్రీః। 
వసన్నత్ర సౌవర్లపుర్యామముం మాం 
ప్రపన్నం సదా రక్షతాద్రామసూరిమ్‌॥ 


ఇతి బెల్లంకొండోపనామక రామకవికృత 
౧ 


శ్రరమావల్లభరాయ శతకమ్‌ 
శ్రీ హయ(గీవార్పణమస్తు 


Wy 
న్ద్‌ 
0 


క 


శ్లో 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 


శ్రీ చిదానన్ద సరస్వత్యష్టకమ్‌ 
శ్రీ బెల్లంకొండ రామరాయకవి - రచనాకాలము 1907 


ఆలోక్యలోకస్థ నియోగిలోక 

ముద్యోగ ముద్యోగ ఘనాభిమానాత్‌। 
సద్యోగ సద్యోగ వశాయ జాతం 

వన్దే చిదానన్ద సరస్వతీ న్దమ్‌॥ 
శ్రీ దక్షిణామూర్తి మమౌనముద్రం 

శ్రీ శజ్మరాచార్య మకర్మలోకమ్‌। 
శ్రీ వ్యాస మటప్రోక్త విభిన్నమార్గం 

వన్దే చిదానన్ద సరస్వతీన్దమ్‌॥ 
దర్పాన్ట దుర్వైదిక మర్త్యభోజ 

ధ్వంసోదిత శ్రీలలనాలలామమ్‌। 
సన్యక్తభీకృతృణి సజ్బమం తం 

వన్దే చిదానన్ద సరస్వతీన్టమ్‌॥ 
శ్రీ నన్టిరాజాన్వయ సిన్ఫుజాతం 

శ్రీ నన్దివాహేన్లు మనర్ధవామమ్‌। 
సమేక్షణోత్సుల్ల సరోరుహాన్తం 

వన్దే చిదానన్ద సరస్వతీన్దమ్‌॥ 
స్త్రీ పారవశ్యాంక మపోహ్య లక్ష్మీ 

నారాయణం జాత ముమా సహాయమ్‌। 
సద్ధంసయానం చతురాననం తం 

వన్దే చిదానన్ద సరస్వతీన్టమ్‌॥ 


29 


శో! 


శో 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


వాణీ సమాశ్లిష్టగళం విరిజ్బిం 

రమ్యైక వక్రమ్‌ పరిపూర్ణసత్త్వమ్‌। 
అజ్ఞాతిగమ్‌ బ్రాహ్మణబన్గుకాలం 

వన్దే చిదానన్ద సరస్వతీన్రమ్‌॥ 
దుర్వ్చ్యృత్తి మద్వైదిక వాదతూల 

రుంరూనిలద్యుక్తి పరిష్కృతాస్యమ్‌। 
ధర్మ ప్రబన్ట (గథనైక ధుర్యం 

వన్దే చిదానన్ద సరస్వతీన్రమ్‌॥ 
దుర్మార్గ సంరుద్ధ నియోగధర్మ 

గోనాయకోద్దారణ బద్ధదీక్షమ్‌! 
అవాప్త మాయుష్య మయాతదైవం 

వన్దే చిదానన్ద సరస్వతీన్రమ్‌॥ 
శ్రీమచ్చిదానన్ల సరస్వత్యష్టక మిదమ్‌ ముదమ్‌! 
బెల్లంకొండాన్వయోద్భూత రామ కర్త్షృక మావహేత్‌॥ 


ఇదమష్టకమ్‌ ప్లవంగాశ్వయుజ శుద్ధతృతీయాయామ్‌ ప్రాతఃకాలే లిఖితమ్‌ 


అష్టకే౨_ స్మిన్ని న్రవజ్రోపజాతి వృత్తాని సన్తి 


శ్రీః 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి 31 32 


బొజ్జ రామరాయవిద్వత్మవి ప్రణీతః 
(1875-1914) 


(0 
ఘు 
3౮ 


(ధాన నవ్వూదకః 
రావి మయోహనరావు, భూ విజ్ఞానశ్యాస్తాధ్యావకః 
వి.ఆర్‌.యస్‌. & వై.ఆర్‌.యన్‌. కళాశాలా, చీరాల 
నవా నవ్వూదకౌ 
కె.యస్‌.ఆర్‌. దత్త, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, 
శ్రీ వేజ్మటేశ్వర ఓరియజ్ఞల్‌ కళాశాలా, తిరుపతి. 
మేళ్ళచెర్వు వేజ్మట సుబ్రహ్మణ్యశా స్త్రీ, సంస్కృతాధ్యాపకః 
శ్రీ గోరంట్ల వెంకన్న ఓరియజ్ఞల్‌ కళాశాలా, తిమ్మసముద్రః 


(ప్రకాశికా 
రావి కృష్ణకుమారి 
4-103, ఐ.ఎల్‌.టి.డి. కాలనీ ఎక్స్‌టెన్షన్‌, 
కొత్తపేట-చీరాల-523 157 
వెల రూ.100-00 


శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 


శ్రీః 
శ్రీవాయగ్రీవాయనమః 














బెల్లంకొండ రామరాయకవి విరచితః 
ఆం(ధానువాదము 
మేళ్ళచెర్వు వేజ్కట సుబ్రహ్మణ్యశాస్త్రి 
(ప్రకాళకులు : 
రావి 
4-103 ఐ.ఎల్‌.టి.డి. కాలని ఎక్స్‌టెన్సెన్‌, 
కొత్తపేట-చీరాల-523 157 
వెల రూ. 20-00 


&ః 
ఆత్మాష్టకమ్‌ 
శ్రీకృష్ణానద్యష్టకమ్‌ 
శ్రీహయగ్రీవనవరత్సస్తుతిః 
శ్రీ సాలగ్రామ నృసింహాష్టకమ్‌ 
శ్రీవేదాద్రి యోగానన్ల నృసింహాష్టకమ్‌ 
శ్రీ బెల్లంకొండ రామరాయకవి విరచితమ్‌ 
(1875-1914) 
(ఆంధ్రపతిపదార్థతాత్త ర్య వివరణ) 
మేళ్ళచెర్వు వేజ్బట సుబ్రహ్మణ్యశాస్త్రి 
శ్రీ గోరంట్ల వెంకన్న సంస్కృత కళాశాల, 
తిమ్మునము(ద్రము 


ప్రకాళకులు 
సాధన గ్రంథ మండలి, తెనాలి-522 201 
వెల రూ.20-00 














బెల్లంకొండ రామరాయకవి విరచిత: 
ఆం(ధ్రానువాదము 
మేళ్ళచెర్వు వేజ్కట సుబ్రహ్మణ్యశాస్త్రి 


® 


(ప్రకాశకులు 
సాధన [గ్రంథ మండలి, తెనాలి-522 201 
వెల రూ.25-00 





శ్రీః 
శ్రీవాయగ్రీవాయనమః 


బెల్లంకొండ రామరాయకవి విరచితమ్‌ 
(1875-1914) 
హేషావ్యాఖ్యా 
(ఆంధ్రప్రతిపదార్థతాత్పర్యవివరణ) 
ముళ్ళపూడి విశ్వనాథశాస్త్రి 
ప్రకాశకులు 
రావి! 
4-103 ఐ.ఎల్‌.టి.డి. కాలనీ ఎక్స్‌టెన్షన్‌, 
0 
కొత్తపీట-చీరాల-523 157 
వెల రూ. 30-00 





ఉన వృటనివ్యుళ్ళు (| బారి పాందూయ్య ఇృటవితవకకి! 
== 


'శ్రంమాన్యాలరాయటికమ్‌ 
మోళారాలదిధాళంై 


వేదికా : రావి అయక్ష్మీమున్బదాయ కళ్యాలమందమే, కొళ్తసేల, వీకాల 
పీతభోలకమ్‌ 1 19-02-2003 రాశా 8-00 ఘంటానహమీ 


శీ రమామ్నుళారాం.కక మీ 








భాగవత చితుళ్చారీ 
ఆంధ్ర'చాతురీ' వ్యాఖ్యతో 


ఖు 


ప్రకాళకులు 
సాధన (గ్రంథ మండలి, తెనాలి-522 201 
వెల రూ.20-00 


oo 
Oo 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి విరచితమ్‌ 


శ్రీరమావల్లభరాయశతకమ్‌ 


పీఠిక - తితఉవు 
మేళ్ళచెర్వు వేజ్మట సుబ్రహ్మణ్యశాస్త్రీ 


త్వరలో మ 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి విరచితః 


శారీరక చతుస్స్ఫూత్రీ విచారః 


ఆంధ్రానువాదము 
డా॥ సూరం శ్రీనివాసులు 
ప్రిన్సిపల్‌, 
శ్రీ గోరంట్ల వెంకన్న ఓరియంటల్‌ కళాశాల, 
తిమ్మసముద్రము 





(ప్రకాశకులు 


ప్రకాశకులు సాధన (గ్రంథ మండలి, తెనాలి 


సాధన (గ్రంథ మందలి, తెనాలి సర్వస్వామ్యములు వెల రూ.15-00 


శ్రీ బెల్లంకొండ రామరాయకవి శ్రీ రమావల్లభరాయశతకమ్‌ 
శ్రీరమావల్లభరాయశతకమ్‌ శ్రీరమావల్లభరాయశతకమ్‌ 


శుభమస్తు శ్రీరస్తు అవిఘ్నమస్తు 
RAVI VENKATA SUBBAIAH & “శ్రీ హయగ్రీవో విజయతే” 
SEETARAMAMMA 


పరిణయసమాహ్వానమ్‌ 
VATTICHERUKURU, Guntur District 


శ్లో “జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటి కాకృతిమ్‌। 
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే”॥ 
స్వస్తిశ్రీ చిత్రభానునామసంవత్సర మాఘబహుళతృతీయా 
rarricge బుధవాసరే (19.2.2003) రాత్రౌ 
of their grand daughter అష్టఘంటా-చత్వారింశన్నిమేషసమయే (8.40) హస్తానక్షత్రయుక్త 
కన్యాలగ్న పుష్మరాంశే సుముహూర్తే 
మమ నప్రీం 
చి॥ల॥సౌ॥॥ లావణ్యామ్‌ 
(మవద్చితీయ్రత్ర్యు శ్రీ రావి హెహసూయస్ళ ద్వికీవవవారీప్‌) 
చి; సూర్యనారాయణాయ 
(విమడార వ్యామ్య్య్య శ్రీ నాగహెత సబ్బారాయ మవోదస్య ప్రాయ) 
an Wednesday, 19th February 2003 ప 
శ్‌ ఈ ౦తకః 
ak BO pin సర్వే ఆగత్య మదర్చితచందనతాంబూలాదికం స్వీకృత్య ఆశీర్చిః 
at Ravi Jayalakshni & Sukbarayudu Kalyana వధూవరౌ ఆస్మాంశ్చ అనుగృహ్హంత్విత్వాశాస్తే. 
Mardapam, యౌష్మాకీణః 


వట్టిచెబుకూరు గ్రామః స 
, టె రావ వెంకట సుబయాలర్సః 
L.L.T.D. GloyBtn., ieee, రయణే౭. ద. 06-09=2003 స బ్బ 


ఓీతారామాంబా 


request the pleasure of your campany 
with family an the cccasian of the 


[| 


Chiranjivi Laxmi Sowbhagyavat LAVANYA, M.C.A. 
(D/o. Ravi Mohana Rao, Lecturer, V.R.S. & Y.R.N. College, Chirala) 


with 


ww 


CEPR MOOR RRA 


తగ 


Chiranjivi SURYANARAYANA, M.C.A. 
(S/o. Sri Nagamothu Subba Rao, Vaitticherukuru) 


తగ 


(ణే 
యు 
3 
B 
గ్‌ 
రం 
స్‌ 
జ్జ 
గ్త్‌ 
© 


రమావల్లభరాయశతకమ్‌ 


శ్రీ 
శ్రీ 


DINNER: at 8-00 p.m. 


. 4 =! 
rithtest engli nme mo వేదికా : రావి జయలక్ష్మీసుబ్బరాయ కళ్యాణమండపే, కొత్తపేట, చీరాల 
Kalyeni; Ravi HFerurertra Fao am Ravi Urenrehesuera Fao ప్రీతిభోజనమ్‌ : 19-02-2003 రాత్రా 8-00 ఘంటాసమయే 


శ్రీరమావల్లభరాయశతకమ్‌ శ్రీరమావల్లభరాయశతకమ్‌ 
Vikram Graphics, Chirala 


[| 


న్యా 


CEPR MOOR OReRQ 





